చంద్రవంశ భట్ట రాజులు/బ్రహ్మా క్షత్రియ ఇంటి పేర్లు గోత్రాలు 


మన కులానికి చెందిన సాగిరాజు రామరాజు గారు రచించిన తెలుగు 
రాజుల ఇంటి పేర్లు గోత్రాలు నుండి ఇవి గ్రహించడం జరిగింది. ఈయన 
1949 సంవత్సరంలో తెలంగాణ ఆంధ్రమద్రాసు, కర్ణాటక , కేరళ వంటి 
ప్రాంతాలు తిరిగి సేకరించి రాసినవి. బళ్లారి ప్రాంతంలో కొంతమంది 
ధనుంజయ గోత్రం వారు మన కులస్తులు ఉన్నారు. కానీ తెలుగు వారితో 
ఏటువంటి సంబంధాలు లేవు. వారి పూర్వీకులు కూడా రాయలసీమ 
నుండి వలస వెళ్లినవారు. కర్ణాటక,తమిళనాడు వంటి ప్రాంతాలలో 
ఎక్కువగా భరద్వాజ వశిష్ట ఆత్రయస కాశ్యప గోత్రాల వారు ఉన్నారు. 
వీరిలో భరద్వాజ ఆత్రేయస గోత్రం వారు ఎక్కువగా పురోహిత్యం 


__ చేస్తున్నారు. మిగిలిన వారు క్షత్రియ ఆచారాలను పాటిస్తున్నారు. అలాగే 


తెలుగు మాట్లాడే ప్రాంతానికి వస్తేరాయలసీమలో వశిష్ట కాశ్యప ఆత్రేయస 
భరద్వాజ కౌండిన్య శ్రీవత్స విశ్వామిత్ర గోత్రాలు అధికంగా ఉన్నాయి. 
వీరిలో విశ్వామిత్ర గోత్రానికి చెందిన వాళ్ళు అప్పటి కళింగ దేశం నుండి 
వలస వచ్చారు. గోదావరి ప్రాంతంలో కొంతమంది మాత్రమే మన 
కులస్తులు స్థిరపడినారు. తెలంగాణలో కూడా ఎక్కువగా క్షత్రియ 
ఆచారాన్ని పాటిస్తున్నారు. బ్రిటిష్‌ వారి కాలంలో కొంతమంది ఆత్రేయస 
కాశ్యప వశిష్ట గోత్రం వారు చెన్నైలో ఉన్న రాజపాళియం కి వలస 
వెళ్లిపోయారు. కేరళ ప్రాంతంలో ఒక్క విశ్వామిత్ర గోత్రం తప్ప మిగిలిన 
వాళ్ళు ఎవరూ లేరు. ఈ క్రింది విధంగా ఇంటిపేర్లు జాబితా ఉన్నాయి. 
నేడు కాలక్రమణం కొ న్ని ఇంటి పిర్లు మార్పు చెందవచ్చు అలాగే ఒక 
ఇంటి పేరు రెండు గోత్రాలు ఉండవచ్చు గమనించగలరు. తర్వాత కాలంలో 
ఈ ఇంటి పేర్లు ఆధారంగా చేసుకుని జనపనేని సూర్యనారాయణ రాజు 
గారు మరియు 5% భల్లం గారు ఇంటి పేర్లను ముద్రించారు. 


టర 


<9 


1.అరవ 2.అబ్బరాజు 3.అంబటి4.అకి రాజు 5.అనంతరాజు 6.అన్న వరం 7.అల్లూరి కి.బసవరాజు 9.బాహటం 
10.బాలరాజు 11.కూరపాటి 12.చక్రధర 13.దశరథ 14.దిగ్గ 15.దీవెన 16.దూపటి 17.లేఖరాజు 18.కళహస్తి 19.కదురు 
20.మహశివభట్టు 21.మాచిరాజు 22.మీసరగండ 23.ముంగర 24.మేడిగరాజు 25.మోరంఫూడి 26.నందిరాజు 
27.నాగరాజు 28.నిడదవోలు 29.నిడుమోలి 30.ప్రబందాకం 31.పెద్దిరాజు 32.రంగినేని 33.రామాయణ 34.రాళ్ళబండి 
35.రాఘవ 36.రాంపల్లి 37.రాఘవరాజు 38.రెడ్డిచర్ల 39.సందేశం 40.సంగరాజు 41.సింగరాజు 42.సూరరాజు 
43.సూర్యరాజు 44.వారకవి 45.వరికుంట 46.వడ్డమాను 47.విద్యాధరణి 48.విజయరాజు 49.వివేకం 50.విశ్వనాధం 
51.వెర్రిజుక్క 52.గొ ట్టిముక్కల 53.5 ప్పెర్ల 54.గోకరాజు 55.అయినంపూడి 56. సయ్యపరాజు 57.జంపన 58.లక్కరాజు 
59. ఈదరపల్లి 60. ఉప్పలపాటి 61.రేవరాజు 62బాలరాజు 63.శకునాల 64.ఉమ్మ లరాజు 65.సమ్మెట 67.సూరపరాజు 


1.అలంకారం 2.బడబాగ్ని 3.బుక్కర 4.భల్లం 5.భట్‌ 6.చల్లగాలి 7.చలువగాలి 8.చక్రవారం 9.చింట,(చింత) 
10.చెరువు 11.చెరివి 12.దింటకుర్తి 13.దిగ్గ 14.ఈదర 15.గౌర్రాజు 16.కప్ప 17.మోడెంపూడి 18.నండూరి 
19.నడింపల్లి 20.నిడదవోలు 21.నీలకఠం 22.ఊడుముడి 23.ప్రతికంఠం 24ప్రతిగడుపు 25.రణభట్టు 


26.సందేషి 27.సందేసం 28.సూరవరపు (సూరివ) 29.షణ్ముఖి 30.తాతంపూడి 31.తిరుమూరి 
32.తుమ్మలపల్లి 33.వర్నకవి 34.విలాసకవి _35.వేదరాజు 36.వేముల 37.కలిదిండి 38.కమలాకరం 
39.కిరెంపూడి 40.కొండురు 41.కొండాలా 42.కోళ్ళపు 43.కోలకలూరి 46.లోలభట్టు 46.ముదునురి 
47భూపతిరాజు 47,వేగిరాజు. 48.వాడపల్లి 49. వేగేశ్న 50.సఖినేటి 51.సాగి 52సామంతపూడి 


1.అంబటి 2.అక్కిరాజు 3.అలంకారం 4.అమృతలూరు 5.అగిలి 6.అంపజాలం 7.అర్హ్తుమరాజు 8.ఆళ్ళగడ్డ 
9.అయ్యపరాజు10.అత్యుతని _ 11.ఆకేటి 12.ఆర్లగడ్డ _13.బిరుదురాజు _ 14.చంద్రరాజు 15.దేవరాజు 
16.మలయమృతం 1/-మండపల్లి 18.ముడిమలుపు 19.మోహనపు 20.సరికొండ 21.సమ్మెత 22,సకినాల 
23.సగినాల 24.సామలూరు 25.సామనూరు 26.సిరివెళ్ళ 27.వ్యాసభట్టు 28.విద్యాధరణి 29.వీణ 
30.వేగషన 31కంపరాజు 33.గణితం 34.పూసపాటి 35.మనువోలు 36.పాయసం 37. ఈశ్వరరాజు 
38.బులిరాజు 39.శకునాల 40. సయ్యపరాజు 41. సాగి రాజు 42. కనుమూరి 


natal 


న! 


1.బల్ల (భళ్ళం) 2.బండ్ల 3.బాలగోపాలం 4.బ్రహ్మండభేరి 5.చుక్కన 6.ధేనువుకొండ 7.మకరాజు 8.ముప్పల 
9.నక్క 10.నన్నపురాజు 11.పూసపాటీ 12.6వ్వ 13.రావూరు 14.సరస్వతుల 15.సన్న పరాజు 16.సురకవి 
17.వేమరాజు 18.ఎర్రభట్టు 19.యర్రంరాజు 20.యల్లంరాజు 21. ధేనువకొండ 22. నంద్యాల 23.నడింపల్లి 24. 


పిన్నమరాజు 25. పూసపాటి 26. పేరిచర్ల 27.పొత్తూరి 28.బుద్దరాజు 29. బెజవాడ 30. భేతాళ 
31.ముదునూరి 32.మంతెన 33. నంద్యాల 34.రావిపాటి 35.రాఘవ 36.వలివర్తి 3/.కాకర్లపూడి 
38.గాదిరాజు 39.తిరుమలరాజు 40 చిరంజీవి 41బుద్దరాజు 43. సాగిరాజు 44. అంగరాజు 45. రుద్రరాజు 46. 
పద్మరాజు 47. జెందారరాజు 48.భోజరాజు 49.నల్లపరాజు 50.పిన్నమరాజు 51.పత్సమట్ల (పచ్చమట్ల) 
52.పెనుమత్స 


1.అర్యభట్టు 2.అనంతరాజు 3.అడ్లురి 4.అరుషభట్టు 5.అవధానం 6.అట్లూరి 7.అనతరాజు 8.ఆస్థానదిట్ట 
9.ఆర్హభట్టు 10.బడబాగ్ని. 11.బసవరాజు 12.బండ్ల 13.బిత్రగుంట 14బాలాగోపాలం 15.భిమరాజు 
16.బుడంగుంట 17.బ్రహ్మండభేరి 18.భళ్ళం 19.భట్టు 20.భారతం 21.చక్రాల 22.చల్లగాలి 23.చాటపర్తి 
24చిరంజీవి -25-చిటిమనేని 26.చిట్రాజు 27చుక్కన_ 28.చెన్నమధావుని_29.దింటకుర్తి 30.దీవెల 
31.దేవరాజు 32.ఈలపాటి 33.లోలభట్టు 34.కల్వకోలన్‌ 35.కట్ట. 36.మండపాటి 37.మహశివభట్టు 
38.మకరాజు 39.మీసరగండ 40.ముంగర  41.ముత్యాల 42.మెగపాటి 43.నవరసాల 4.నండూరి 
45.నన్నయ్యభట్టు 46.నాగరాజు 47.నిడదమోలు శ8.నిడమూరి 49.నిడిమోరు 50.నున్న 51.ఊడుముడి 
52.పండ్రాజు 53.పడాలి 54.పగిడికొండల 55.ప్రబందాకం 56.పలగిరి 57.పైడికొండలు 58.పొత్తూరు 59.పోలిక 
60.రత్నకరం (రత్నకారం) 61.రవ్వ 62.రంగినేని 63.రామాయణం 64.రాక్షస 65.రామచంద్రుని 


66.రాయభట్టు 67.సరస్వతి 68.సిద్దాపురం 69సూరవరపు (సూరివ) 70.తనడాల 71.తళ్ళభట్టు 72.తమ్మెద 
73.ఉపింద్రం 74.ఉప్పలపు 75.ఉదయభాను 76.వర్నకవి 77.వడాలి_ 78.వడ్డూరి 79.వనుకూరి 
80.విరూపాక్షం 81.వినుకొండ 82.దేనువుకొండ. 83.కంఠస్పూర్తి 84.గాదిరాజు 85 చిట్మన్ని 


1.ఆత్మకూరు 2.ఆర్య 3.చెన్నప్రగడ 4.చేమకూరి 5.దేవులపల్లి 6.మహళి 7.మాలిరాజు కి.మాచిరాజు 
9.మీసరగండ 10.మున్నంగి 11.నక్క 12.నన్న పురాజు 13.ఊటుకూరు 14.పూసపాటి 15.రాచవేల్పుల 
16.సాత 17.తో కచిచ్చు 18.ఉండి 19.వెళ్ళాల 20.ఏనుగుధాటి 21. కాకర్లపూడి 22. సయ్యపరాజు 23.పోరంక 
24. పోరంకిరాజు 25.పోరంకి 


natal 


<9 


1.భాస్కరుని 2.ప్రతిగడప 3.యాదరాజు 4. మాహిష్మతి 5. లక్కరాజు 6.బలభట్ట 7. రంగనాథరాజు 8. 
అయ్యప్పరాజు 9. వెంకటగిరి 10.సకనాల 11. చక్రాలరాజు 12. చిన్నరాజు 13. పంటిరాజు 14అడ్డాల 15. 
ఈపూరి 16 ఉద్దరాజు 17. ఉయ్యూరి 18.కంకిపాటి; 19. కంతేటి; 20.కూనపరాజు 21.చింతలవాటి 22. 
తోటకూర 23.. దండు. 24.దంతులూరి 25.అంగజరాజు 26.కొమరపల్లి 27. బహుకేశం 28 సుప్రరాజు 


1.భవటూరు 2.చవుటూరు 3. చింతలపాటి 4.దశరథ 5.దాట్ల 6.నండూరి 7.పెనగలూరి 8.నన్నపురాజు 9. 
మహూరాజు 10. జమ్మికుంటరాజు 11.అడ్డాల 12.ఈపూరి. 13. ఉద్దరాజు 14. ఉయ్యూరి 15. ఏటికూరి 
16.కంకిపాటి 17. కంతేటి 18. కమ్మెల (కమ్మెళ్ళ) 19. కళ్ళేపల్లి 20.దళవాయి 21.సిద్దిరాజు 22.పోచరాజు 23 
సింహాద్రి 24..తిమ్మరాజు 25.వరదరాజు 


1.షణ్మఖి 2.సిద్దిరాజు 3.పోచరాజు శ.తిమ్మరాజు 5.వరదరాజు 7. పిన్నమరాజు 8.పెన్మత్స 9. కోలరాజు 10. 
ఉపింద్రరాజు 11. హనుమకొండరాజు 12. గూడూరి 13: లంకరాజు 14. రామరాజు 15. పశుపతిరాజు 16. 
కోటిరాజు 17. విద్యారాజు 18. బ్రహ్మభట్ట 19. వాడపల్లి 20. నల్లప్పరాజు 21. తోటకూర 


1.బడిగికొండల 2.చక్రతనం 3.చల్లగాలి 4.మీపరగండ 5.మీసరగండ 6.పగిడికొండలు 7.పైడికొండలు 
8.సిద్దాపురం 9. సిద్దపటం 10. రంగనాథం 11. విద్యారాజు 12. వినాయకరాజు 


1.అవదానం 2.దశరథ 3.కాంచనపల్లి 4. సూర్యభగవాన్‌ 5. చందర్రాజు 6.బనపల్లిరాజు 7. దాసంరాజు 8. 
చుక్కురాజు 


న, 


న! 


న, 


న! 


we 


pea 


న, 


